గోవిందము 


కొలు గోవిందుం గుమతీ 

కొలు గోవిందుం గదిసిన ఘోరాంతమ్మే 
లులనల్‌ గావవు నిన్నిలా 

గొలు గోవిందున్‌ సతమ్ము కొలు గోవిందున్‌ 


వలలోం జిక్కకు దుడ్డున 

కిలం గలిగిన దాని తోడ నెలమి వడయుమా 
కలుషాత్ముండవు గాకుమ 

కొలు గోవిందున్‌ సతమ్ము కొలు గోవిందున్‌ 


పాలిండ్లు బొడ్డులం గని 

లోలుండవు గాకుమ యెద, గ్రొవ్వును బొలసం 
చాలోచింపుమ తగులం 

బేలా వాని పయి గొలువు మిల గోవిందున్‌ 


చంచలము తామరాకున 

నుంచిన జల మవ్విధంబ యుండును బ్రతుకుల్‌ 
మించిన వ్యాధులు గర్వము 

ముంచు నరుల వగపునం గొలుముర గోవిందున్‌ 


ఇంపుగ నుందురు బంధులు 

సంపాదన పరున కెన్న సరసనం బిదపం 
గంపించు చుండ ముదిమిం 

గొంపను క్షేమం బడుగరు గొలు గోవిందున్‌ 


కాయమున గాలి యుండంగ 

డాయుదురు కుశల మడు(గ సడలిన యెడల నా 
వాయువు భార్యా మణియున్‌ 

డాయ వెజచును గొలువుమ కడగి గోవిందున్‌ 


ధనము నెజుంగుము నిత్యం 

బనర్ధ మని సౌఖ్య ముండ దావంతైెనం 
దనయుల వల నైనను గ 

ల్లును భయ మెల్ల యెడలను గొలుమ గోవిందున్‌ 


బాలుర కాటల రతి స్త్రీ 

లోలత్వము యౌవనమ్ములోనం జింతా 
లోలురు వృద్ధులు భగవ 

ల్లోలురు గన రా రెపుడు గొలుమ గోవిందున్‌ 


సతి యెవ్వతె సుతు డెవ్వం 

డతి చిత్రము కాపుర మరయంగన్‌ నీ వే 

గతి నెచట నుండి యరుదెం 

చితి చింతింపు కొలువుమ శుచిని గోవిందున్‌ 


కోరిక లణంగు సుజనుల. 

జేరిన మోహ మడంగును నశింప(గం గోర్కుల్‌ 
మూరు స్థిరత మోహ మణంగ 

గూరు స్థిరత వలన ముక్తి కొలు గోవిందున్‌ 


ఉడిగిన వయస్సు కామము 


జడము లుడుగ(గ జెటువు మటి సడల ధనము బం 


ధుండు మాయము తత్వ మడర 


10. 


11. 


విడిమట్టు విడుతురు గొలుమ వెస గోవిందున్‌ 


వనజభవు పదము సేరుమ 


మన మందు నెటి(గి విడువుము మాయా మయమున్‌ 


ధన జన యౌవన గర్వము 
గొనకుమ కాలము హరించు. గొలు గోవిందున్‌ 


రేలు పవళ్లును బుతువులు 

కాలం బాడుచునె యుండు గలకాలమ్మున్‌ 
వే లయ మగు నాయువులే 

కూలదె యా శానిలమ్ము గొలు గోవిందున్‌ 


వనితా విత్త నిరతి యే 
లను మూఢా నీ నియంత్రులం గనవె యిలలో 
ఘన సజన సాంగత్య 
జె 
మ్ము నావ భవ సాగరమ్ము పుడమిని దాంటన్‌ 


తునిమిన దీసిన జుట్టు 

న్నను గాషాయాంబరములు నడపిన నైనం 
గనిన జగతి బ్రహ్మమ్మును 

గనండు వేషమ్ము లెల్ల గడుపుల కొటకే 


ముడుతలు వడినన్‌ దేహము 

సడలిన దంతములు నోటం జాలక బలమే 
నడచినం గజ్జం గైకొని 

యుడుగదు ముదుసలికి నాస యొక్కింతైనన్‌ 


గగనమణినిన్‌ హుతాశను 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


నిం గొలిచి నిసి గాళ్లు ముడించి నెమ్మిన్నిదురిం 
చి గడపు వృక్ష నివాసికిం 
దెగ దాశా పాశమే మదిని బిక్షునకున్‌ 


చేసిన దానమ్ములు గం 

గా సాగర మజ్జనములు గడ౦గిన వ్రతముల్‌ 
వాసిగ నేరక జ్ఞానము 

వీసము ముక్తిని, గనండు వేయి భవములన్‌ 


మందిరముల( దరు మూలము 

లందు ధరించి యజినమ్ము లవనిం బరుండం 
బొందక భో గాన్యమ్ముల 

నంద. సుఖ మట్టి మనుజు, డత్యధికముగన్‌ 


యోగి యయిన భోగి యయిన 

దా గూడిన గూడ కున్న(దగులము లందున్‌ 
బాగుగ నేరిన బ్రహ్మము 

సాగును ముదమున ముదమున సంతత మతండే 


చదివిన భగవద్గీతను 

సదమల గంగా జలమును స్వల్పము గుడువన్‌ 
వదలక కొ ల్వ మురారిని 

విదితం బతనికి యముండు వెజచుచు నుండున్‌ 


జననమ్ములు మరణమ్ములు 

జననీ గర్భశయనములు సాలుం జాలున్‌ 
జన దుస్తారము పారము 

గన నిది సంసారము దయం గావు మురారీ 


18. 


19. 


20. 


21. 


22. 


దారిం బరుండి బొంతను 

దూర మొనర్పంగ సుకృత దుష్కృత గతులన్‌ 
మూర(గ మది యోగమ్మున 

వారక వెట్టి వల యోగి వరుండు రమించున్‌ 


నీ వెవఃడవు నే నెవ్వండ 

నే విధి నయ్యె మన రాక యెట నుండి కటా 
యా విశ్వ మొక్క కల యని 

నీ వెటుంగుమ డెంద మందు నిస్సారమ్మున్‌ 


కలం డెద నీలో నాలో 

నలినాక్షుండు విష్ణువే కనలెదవు నాపై 

వలచిన వెస విష్ణుత్వము 

కలుగుమ సమ భావ మెందు గమనీయముగన్‌ 


కామము క్రోధము లోభము 

వే మోహమును ద్యజియించి వెదక(గ వలయున్‌ 
నీమది నిను నా జ్ఞానం 

బేమి యెటు(గ కున్నం గాంతువే నరకమ్మున్‌ 


వెయి పేళ్లు గీత పాడ వ 

లయు వెన్నుని రూపమును దలంప(గ వలయున్‌ 
నియతి సుజనులం గూడ వ 

లయుం జేయ వలయు వసుంధరను దానమ్ముల్‌ 


సుత రిపు సఖ బంధు జనుల 
రతియు. బగయు వలదు నిన్నరయు మందజిలో 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


సతతమ్ము భేద భావ 
మ్ము తగదు తల(పంగ డెందమున నీ కెందున్‌ 


తరుణి సుఖమ్ము వొందును 

నిరతిన్‌ రోగములు వొందు నిక్కము తుదకున్‌ 

మరణము తథ్య మయినం గా 

వరమున మానం డొనరింప( బాపము లిలలో 29. 


ఒనరుపు ప్రాణాయామము 

మనము నడరి నిగ్రహింపు మంచిగ జపముం 

దనరుపు మేకాగ్రతతో 

గనుమ క్షరాక్షరములం దగ నిలు సమాధిన్‌ 30. 


గురు చరణమ్ముల భక్తి ద 

నరిన నరయఃం గలవు ముక్తి నారాయణు నీ 

వరయం గలవు హృదయస్టుని 

స్థిరముగ నింద్రియముల మదిం జెన్నుగ నణంపన్‌ 31. 


కొలు గోవిందుం గుమతీ 

కొలు గోవిందుం దరింప ఘోర భవమ్ముం 

గలదే నామస్మరణం 

బిల నొక్కటి గాక యితర మెన్నంగ నెందున్‌ 32. 


ఇది శ్రీ పోచిరాజు కామేశ్వర రావు నామధేయ ప్రణీతం బైన శ్రీమచ్చంకర భగవత్పాద విరచిత భజగోవిందమ్‌ 


నామ స్తోత్రమున కాంధ్రానువాద కంద మాకందములు. 


గోవిందము 


వివరములు: 


పోచిరాజు కామేశ్వర రావు, M.Tech. (Machine Design) 
స్వగ్రామము: 
బి. దొడ్డవరము, నగరము మండలము, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌. 
ఉద్యోగము: 
1. Retd. Senior Manager, Electronics Corporation of India Limited (A Govt. of India Undertaking), 
Hyderabad. 
2. Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , M.V.S.R Engineering College Hyderabad. 
3. Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , Rungta College of Engineering and Technology, 
Raipur. 
నివాసము: H.No. 19, Shiva Residency, Phase 1, Mathpurena, Raipur, Chchattisghar - 492013 
Cell. Nos. 8602787525, 9440378434. 


స్వీయ రచనలు: 
1. రామ చంద్ర శతకము. 
పోచిరాజ శతకము. 
పద్మావతీ శ్రినివాసము (ద్విపద కావ్యము- సప్తాశ్వాసములు). 
వేంకటేశ్వరా శతకము (అష్టోత్తర శతనామ సంభృతము). 
శ్రీమదాంధ్ర సుందర కాండ (నిర్వచన వాల్మీకి రామాయణానువాదము, 68 సర్గలు). 
శ్రీకృష్ణ సూక్తి సుధాకరము (శ్రీమదాంధ్ర భగవద్గీత, శ్లోక క్రమానువాదము). 
శ్రీమన్నారాయణ శతకము. 


go pl లా ఈ Ge rr 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము (100 దశకములు). 


శ్రీమన్నారాయణ దండక సహిత దేవీ మూర్తి త్రయ స్తోత్ర మాలిక. 


. మాహేశ్వర దండకము. 

. మాయా జాలము (అష్టాదశ శంకలు) ఖండిక. 

. ఉదాహరణ కావ్యము_ దొడ్డవర సోమేశ్వరుండు 

. శ్రీమదాంధ్ర రామాయణము. 

. శ్రి బాల రామాయణము (సంక్షిప్త రామాయణము) (కొనసాగుచున్నది) 
. గోవిందము. 


